Funding: Tattva Heritage Foundation,Kolkata. Digitization: eGangotri. 


g SFU] 
SUMATHI : ds 
SATHAKAMU 


With Meanings & Explanatory Notes 


BY AN 
DEVARAJA SUDHU. x 
అబ్బు a Mar i 
$ "ఈ SA: IDU a as 


R. VENKATESHWAR & CO. 


ANANDA PRESS, MADRAS. 


1924. 


Copyright Registered | : [| Price As. 3. `; 
^ P ! FM 
AUDA E | 


agavad Ramanuja National Research Institute, Melukote Collection. = = 
OD e i = $ CORE AUD, DEC 


Funding: Tattva Heritage Foundation,Kolkata. Digitization: eGangotri. 


CC-0. Bhagavad Ramanuja National Research Institute, Melukote Collection. 


Funding: Tattva Heritage Foundation,Kolkata. Digitization: eGangotri. 


సులలిత పదపద్య హృద gone 
బాలుర కత్యంత నీతిబోధకంబు నగు 
a A 
0) 0 09 FBT Dv. 
395 ri రాజనుథీ ప్రణీత 


టీకా తాత్పర్య సహిత ము. 


ఆరవకూర్పు. 5,000 (ప్రతులు. 


[os 4 
ఆర్‌, BOS HIS అండ్‌ కంసెనినారి wc 
బ్ర కటిత ము. 


SOY So [SP లయమయున sof AO Xr, 


1924 


450 8,75 1 రిజిస్టర్డ్‌ .| [Re 3 ఆతాలు, 
P 


CC-0. Bhagavad Ramanuja National Research Institute, Melukote Collection. 


Funding: Tattva Heritage Foundation,Kolkata. Digitization: eGangotri. 


CC-0. Bhagavad Ramanuja National Research Institute, Melukote Collection. 


Funding: Tattva Heritage Foundation,Kolkata. Digitization: eGangotri. 


Sy) Se 

ఈ శతకమును రచించినకవియెవరో 'తెలిసినదికాదు. కొం 
దబు దీనిని భీమకవి రచించెనందురుగాని యందులకు. దగినంత 
యాథారములు గానరావు. ÉD DST నను, gano Dg 
సైనమృదుశై లితో మంచిగొప్పనీతులను బెక్కు-చక్క_ంగాబో 
ధించుమున్నదిగాన సకలజనులకును గారపింపందగియున్నది. మ 
తీయుధారణకు 38, D యనుకూల మగునంతేచిన్న విగానుండు 
కందములచే నిది రచింపంబడుటవలన (S oso 'వాలురకును 
సులువుగా చదువందగియున్నది. నీతులకు మిక్కిలి నీటుగూర్చు 
పలుకులును, పలుకులకు మజిమజి ముద్దులుగూర్చు (పాసాదు 
లును, (పాసాదులకు పయింబయి వన్నె 'దెచ్చుపద్యములును, 
జేరి మొ_త్తమునకిది కడునునోహరముగానుండును. పానురులు 
ను చదువంగూడినంత 'తేటందనమును, పండితులకును చవిగొ 
లుపునంత తీయందనమును, నీతులను మిక్కిలి సూటీగాహవణిం 
చెడి నీటుందనమును, గూడి యీశతక మైనదనవచ్చును. obe 
శైలి సులభము; పద్యములు చిన్నవి; నీతులు (ప్రాఢనులు. 
SYS నిది చిత్రమై యెల్ల వారికిని జమ'త్కా_ర కారిగానున్నది. 

ఇట్టి శతకమును సటీకముగాను నిక్టుష్ణముగాను eo దించిన 
యెడ TÉT నుండునని తలంచి వెక్కు(పతులను 88500 
యిట్లు | పకటింప నయ్యె. 


టి. చే. 


CC-0. Bhagavad Ramanuja National Research Institute, Melukote Collection. 


bi 


Funding: Tattva Heritage Foundation,Kolkata. Digitization: eGangotri. 


CC-0. Bhagavad Ramanuja National Research Institute, Melukote Collection. 


Funding: Tattva Heritage Foundation,Kolkata. Digitization: eGangotri. 


D ఛారాళ మైననీతులు 


నోరూరంగం జవులు పుట్ట $ నుడివెదనునుతీ. 1 
* టీ, సువతీ=మంచిబుద్ధిగలవాండా, (శీరామునిదయవేతను= 
శ్రీరానునియొక్క_ కృపచేత, ఆరూఢిగక్‌ - SRAM, సకలజ 
నులును=సమ _స్తజనులును, బ”రా=ఆశ్చేర్యము, అనంగాక్‌ = 
అని చెప్పంగా, థారాళము=ఎడ తెగనిది-వి స్తరించినదిఅయిననీ 
తులు = అయినట్టినీతులను, నోరుజొరంగకా = నోటియందునీరు 
EROS ట్టును , చవులు=రుచులు, DYE“ =క లుగునట్టును-రుచిగ ల 
పదార్థములను జూడంగా నోటియందు నీరు జాకుటను ఇటకవి 
అనుసంధించినా(డు, నుడి BIE = చె వ్పెదను. | 

we. ముచిమతిగలవాండా! |శ్రీరాములకృపచేత సమ o 
జనులును Bor! యని మెచ్చునట్ల్టుగా, నోటియందు నీరు 
ఊరునట్టు రుచులుపుట్టగా విస్తరించి నీతులను జెప్పుచున్నాను 


CC-0. Bhagavad Ramanuja National Research Institute, Melukote Collection. 


ee 


Funding: Tattva Heritage Foundation,Kolkata. Digitization: eGangotri. 


6 Wo x5 & ¥ S S 


క. అక్క_జుకు రానిచుట్టము 
(మొక్కిన వర మోనిలేల్పు $ మోహరమున దా 
నెక్కి_నం 'బాఅనిగుజ్జము 


(Xo, :$ విడువంగ వలయుం $ గదరా సుమతీ. 2 


టే. సుమతీ, OF, ese =ఉపయోగమునకు రానిచుట్టము= 
'రానట్టిబంధువును, | మొక్కి.నక్‌ =నమస్క_రింపంగా, వరము=కో 
ర్కిన-కోరినదానిని, ఈనివేల్చు౯_- ఈని=ఇయ్యని, aes 
నిని మోహరమునక్‌ =యుద్ధమునందు, TE aS, JB, SE 
=ఎక్క_(గా, పాజనిగుజ్జముక్‌ _పాఆని=పరుగె త్తని, గుణ్చము౯= 
గుజ్జమును, (గక్కు_న౯=శీ(ఘముగా, విడువంగవలయు(గదరా=- 
విడిచి వెట్టవలయును గ చాం-విడిచి RES OD ననుట. 

"తా. సమయమునకు ఉపయోగింపని చుట్టనును, (మొక్కి... 
'వేండుకొన్నను వరము నియ్యని దైవమును, యుద్ధమునందు 


ఎక్కి_ స్యారిచేయంగా IOR త్తని గుజ్జమును, తోడనే విడువ > 


వలయును. 
క. అడిగిన జీతం బియ్యని 
మిడిమేలపుదొరను గొల్చి $ మిడుకుటక౦బుకో 
వడిగల యెొద్దులం గట్టుక 


మడి దున్నుక (బతుకవచ్చు $ మహిలో నుమతీ. 3. 
టీ. సుమతీ, VAST =అడిగినప్పటికిని, జీతంబు=జీతమును,9: 


య్య... దొరను, ఇయ్యని=ఇయ్య నట్టి,మిడి మేలపుదొర ను=మిడిసి 
పడునట్టి(పభువును,కొల్సి = సేవించి, మిదుకుటక OTE =F ప్రపడుట 


కంచను-క స్టముతోో(బ్రతుకటకంశును, మహిలోక్‌=భూమియం' 
దు, వడి=వేగము, కలయెద్దులక్‌ =కలిగినట్టియెద్దులను, కట్టుక =: 


CC-0. Bhagavad Ramanuja National Research Institute, Melukote Collection. 


d 


Funding: Tattva Heritage Foundation,Kolkata. Digitization: eGangotri. 


టీకా తాత్పర్యసహితము. 7 


కట్టుకొని, మడి౯=వరిపాలమును, దున్నుక=దున్ను కొని, (బ్రతుక 
చే చ్చు౯ =జీవింపవచ్చును. | 
T. అడిగినప్పటికిని జీతము నియ్యని(ప్రభువును గొలుచుట 
FOC దున్ను కొని (బతుకుటయే మేలు. 
క. అడియాస exc గొలువకు 
గుడిముణియము సేయం బోకు $ కుజనులలోోడకా 
విడువక కూరిమి సేయకు 
మడవిని దో డరయ కొంటి $ యరుగకు సుమతీ. 4 
టీ. నుమతీ, అడియాసకొలువు-అడియాస=వ్యర్థమైన యాశ 
x ల-నిరర్భక మైన;కొలువుక్‌ =క్‌లువును-సేవావృ 89, కొలువకు= 
చేయకుము, గా పడినుణియము-గుడియందలి అధికారమును, చే 
యకా=చేయుటకు, పోకు=పోవకుము, కుజనులతో డ౯ =దుర్భనుల 
తోడ, విడువక =వదలక-ఎడ తెగక_కార్యమున్న పుడుత ప్పతొక్కిన 
సమయములందనుట, కూరిమి= స్నేహము, చేయకుము, అడవిని= 
'అడవియందు, తోడు=సపోయమును, అరయక = విచారింపక- 
WEDS SS, ఒంటి=-ఒంటిగా, అరుగకు=-పోకుము. 
ww నిరర్ధకముగాం గొలుచుకొలువును, గుడిలో౭జేయు మ 
Bossom, దుర్జనులతో ఎడతెగకచేయు స్నేహమును, అడవి 
లో తోడులేక నడచుటయుం గూడను. 
ర అధరము గదలియుంగద లక. 
మధురము లగుభావ, OBA $ మాన[వతు డౌ 
నధికారరోగపూరిత '* 
బధిరాంధకశవముం జూడం $ చాపము నుమతీ. 5 
టీ, x08, అధరము=నెదవి, కదలియు౯=ఆడియు, కదలక 


CC-0. Bhagavad Ramanuja National Research Institute, Melukote Collection. 


చనన ed NI Se a న ఇ. 


Funding: Tattva Heritage Foundation,Kolkata. Digitization: eGangotri. 


8 Mo so 8 F S ¥ Ho 


ఆడక, మధురములు=తియ్యనివి, అగు భాషలు=మాటలను, ఉడ్‌ 
గి=విడిచి-ఇంపుగానాటలాడక యనుట, మాన వతుండు-మాన= 
' పలుకకుండుటయీ, (నతుండు=నతముగాంగలవాండు,కూ ... శన 
SE-B "=అగునట్టి, అధికార=అధికారము అనెడు, రోగ=రోగ 
SoD, పూరిత=నిండినవాండును, కావుననే బధిర=చెవిటివాం 
డును, అంధక=(గుడ్డివాండును,అగు, శవము =లీనుంగును-వీనుం 
గుతో సాటిమైనవానినిఅనుట, చూడ౯=చూచుట, పాపము= 
దోషము, రోగము చేత స్వస్థత ఎట్లుతప్పునో అధికారము చేతను 
అక్లుస్వస్థతతప్పుచున్నది. Seat} అధికారమునురోగముగా 
ఇచటరే+వించినాండు అధికారము చేగర్వించియున్న వానికి కన్ను 
లుగానవు, చెవులువినవు. వాండు వెదవిగదల్పండు, E 
పుగామాటలాడండు. కాంబట్టిఅట్టివాండు, కన్నులు తెలియక, 
వులువినక, చెదవిగదల్పక, Pctro VE e 
సాటియే యగును. cano కన్నె_త్తిమాచుట. సైతము 
దోషమేయని "తాత్పర్యము. 
క. అప్పు గొని చేయువిభవము 
ముప్పునం (బాయంపుటాలు 5 మూర్భునితే పము౯ా 
ద స్పరయనినృపురాజ్యము 
'దెప్పర మై మందం గీడు $ 'దెచ్చుర సుమతీ. 
8, E అప్పు=బుణమును, కొని=తీసికొని, చేయువిభ 
_వము=చేయునట్టివేడుకయు, ముప్పునక్‌=ముసలితనమందు, (ప్రా 
యంపుఆలు=పడుచు WO 3590150, 3599-9 O0 2) 8$ 9053008, మూర్జుని- 
చదువు లేనివానియొక్క_మూథఢునియొక్క_, త పము౯ =త పస్సును,? 
తప్పుజఐ'నేరమును, అరయని ... రాజ్యము, అరయని=ప్‌వారింపని 


CC-0. Bhagavad :‘Ramanuja National Research Institute, Melukote Collection. 


Funding: Tattva Heritage Foundation,Kolkata. Digitization: eGangotri. 
టీకాతాత ర సిసహితము. 
నృపు=రాజుయొక్క_, రాజ్యము=దొరతనమును, చెప్పరమై= 
సహింపనలవికానిచై , మిాందక్‌ =పిమ్ముటు, కీడు=చెజుపు, తెచ్చు 
=కలిగించును. ; 

కా. అప్పుతీసిచేయు వేడుక యును, ముసలితనమందు పడుచు 
చెండ్లామును, తప్పును విచారింపలేనిరాజుదొరతనమును, అప్ప 
టిశేసహింపనలవి కాకుండుట యీకాకపిమ్ముటికిని కీడుగలిగించును. 

x. అప్పిచ్చువాడు వైద్వుండు 

నెప్పుడు WS SKE 37655 నేజును ద్వొజుండుం 

బొహాడినయూర నుండుము 

S NS కున్నట్టియూరు $ సౌరకుము సువతీ. 7 

టీ. సుమతీ, అప్పు=బుణమును, ఇచ్చువాండు, వై ద్యుండు= 

3 ద్యుంయను,ఎప్పుడుక్‌ =ఎల్లప్పుడు, ఎడ తెగక_ తెంపులేకా-నడువు 
విచ్శేదము లేక విడువకఅనుట, పాజునేజును-పాజు=[పవహించు 
నట్టి; ఏజును=నదియును, ద్విజుండుక్‌ = బాహ్ముణుండును, చొప్ప 
డినయూరక -చొప్పడిన=ఏర్పడియున్నట్టి; EROE =టారియందు, 
ఉండుము, .వొప్పడక=లఅవి cS NÉ, ఉన్నట్టియూరుక =ఉండె 
డుఊరిని, చొరకుము=( పవేశింపకుము- | పవేశించుట యేకూడద 
నంగా ఇంక వసించియుండం గూడదనుట చెప్పవలయునాయని 
735359. 

"తా. అప్పునిచ్చువాండును, వై ద్యు(డును, ఎడ BAS జలము 
పౌటుచుంజెడి నదియును, 'బాంహ్యణుండును "లేనియూరును[బవే 
నశింపనుగూడం దగదు. 

É. అల్లునిమంచితనంబును 

గొల్లనిసాహిత్యవిద్య $ కోములినిజముక్‌ 


CC-0. Bhagavad Ramanuja National Research Institute, Melukote Collection. 


Funding: Tattva Heritage Foundation,Kolkata. Digitization: eGangotri. 


బొల్లున దంచినబియ్యముం 
'దెల్లనికాకులును Gy) $ తెలియుర sod - 8 
టీ. 5:58, అల్లునిమంచితనంబును= అల్లుడు మంచివా(డగు 
టయు, గొల ల్లనిసాహిత్యవివ్య-గొల్ల లని= Ae: వానియొక్క_ సా 
హిత్యవిద్య= = ఛభెషయందలి పదపదార్థముల 'విశేవజ్ఞానము, కో 
మలినిజము౯=ఆడు దాని యొక్క_య థార్థమును- ఆండుదినిజము 
చెప్పుటయు, పొల్లునక=పాలు పట్టనిభాన్య మందు, దంచినబియ్య 
ము=దంచంగాగలిగినబియ్యమునుపొల్లునుదంచి యె _త్రినబియ్యమ 
నుట;.తెల్లనికాకులును, "లేవు=కలుగను, తెలియుర= తెలిసికొనుము 
"తా. మంచియల్లుండును, పండి డితుండె డై నగొల్లవా(డు, నిజము 
పలుకు ఆండుదియు, ,పొల్లును దంచితీసిన బియ్యమును, తెల్లనికా 
కులును లోకములో కలుగను. 
క. GS Sy PB యమృతము 
తా కొంచక యిచ్చు వాండే $ దాత ధరి(త్రి౯ 
సో కొర్చువాండె మనుజుండు 
'తేశోవ గలవాండె వంశ $ తిలకుండు సుమతీ. 9 
టీ. నుమతీ,ఆ కొన్న కూడె=ఆ(కలిఎ త్రినపుడుతిన్నయన్న మే, 
అమృతము=అమృతమువంటిది-అమృతమువ లె అతిభేగ్య మైన 
ది, తాను, కొంచక= వెనుదీయక, (తాకొందకయను పాఠము కోధ 
కకృతము.) ఇచ్చు వాండెఐఇచ్చునట్టివాం డే దాత=దానలీలుండు, 
_ ధర్మితిక్‌=భూమియందు,సోయ=కష్టమును, ఓర్పు వా-ండె=సహిం 
చువాండె, మనుజుయ=మనుష్యుండు-మనుష్యుడని చెప్పందగిన 
ath, తేంవ=భె ధైర్యము, కలవాండె=కలిగిన వాండేేవంశతిలకు 
=కులమునకు అలం కారమైన వాండు-కుల (ముం డనుట. 


CC-0. Bhagavad Ramanuja National Research Institute, Melukote Collection. 


Funding: Tattva Heritage Foundation,Kolkata. Digitization: eGangotri. 


టీకాతాత్పర్యసహితము. . 11 


శా. E, D QSHH తిన్నయన్న మే యమృతమువ'ల 
భోగ్యముగానుండును. అడిగినపుడు ఆటంకము లేక యిచ్చుటయే 
దచాతలతణము క ష్టనులకు శీర్చుకొనువాండే పురువుండనందగు 
ను. ధ్రైర్యముగలవాండే తనకులమునకు వన్నె దెచ్చును. 
క. esc D. యుడుగనికుడుపును 
"WU యగులంజపడుపు $ విడువని[బతుకుం, 
(బాశొన్ననూతియుదకము 
మేళలపాండియును రోత $ మేదిని నువుతీ. ' 10 
టీ. నుమతీ, exKD, ఉడుగనికుడుపును-ఉడుగని=మానని, 
కుడుపును=భఖోజనమును-ఆశలి తీఅనట్టిభోజన నునుట. వేశటి= 
గర్భముగలది, అగు, లంజ=ఉంపుడుంగ Soy, పడుపు=ఆర్థ 
నము. విడువని(బతుకుక౯=వదలి వెట్టనిజీవనము ను-గర్మ ముకలిగి. 
యున్నపుడు ఆర్థనము'సేయు (బతుకనుట. (పాశొన్న ... దకము 
ASO = ప్రాతగిలినట్టి-బవుకాలము _ వాడంబడకుండున 
నూతి= బావియొక్క, ఉదకము=జలమును, మేంలపాండియును,. 
'మేదినిక్‌ =భూవియందు, రోంత=అసహ్యామైనవి. 
తా. SSD తీజినిభోజనమును,లంజె గర్భముకలిగియున్నను 
ero నేయుటయు, (SANS WAS ; మేశల 
పాండియును Scc బుట్టించునవి. 
క. ఇచ్చునదె విద్య రణమునం 
జొచ్చునదే మగతనంబు $ SES సలుల 
'మెచ్చునదె నేర్పు వాదుకు ; 
వచ్చునదే కీడు నుమ్ము $ వనుదను mob, ou 
టీ, నువుతీ, ,వనుధను=భూమియందు;ఇచ్చున దె=ధనముఇచ్చు 
2 


CC-0. Bhagavad Ramanuja National Research Institute, Melukote Collection. 


DE 


Funding: Tattva Heritage Foundation,Kolkata. Digitization: eGangotri. 


12 > x 8 F 5 ¥ Xo 


నట్టిజే-ఆర్టనము గలిగించునట్టిదనుట, విద్య=విద్యయగును. రణ 
మున౯=యుద్ధమునందు, చొచ్చున దే=(పవేశించునట్టి దే మగత 
నంబు=పౌరుషము. నుక వీశ్వరులుక్‌ మంచికవి, Vues గూడ, 
'మెచ్చున దె=మెచ్చునట్టి బే. చేర్పు = సామర్థ్య కము. వాదుకు= 
వివాదమునకు-తగవునకు, వచ్చున బే=వచ్చునట్టి దే, Eos eso 
పు, చుము శ=చుమా. 
శా. ధనమును గడింపంజేయునదియీ విద్య. యుద్ధమందుం 
(బవేశించుటయేనుగతనము. మవాకవీశ్వరులును మెచ్చుకొను 
నట్టిచే BHD, తగవునకు వచ్చుటయే కీడు. 
క, ఇమ్ముగం జదువనినోరును 
Waco యని పిలిచి యన్న $ మడుగనినోరుం 
దముులం విలువనినోరును 
గుమ్మరి నును (దవ్వినట్టిశగుంటర LHA. 12 
టీ. నుమతీ, ఇమ్ముగక్‌=చక్క_౧గా, చదువనినోరును=చదువ 
నట్టినోరును, అమ్మాా=ఓఆమ్మాా, అనిపిలిచిఅన్న ము=అన్న మును 
అడుగనినోరును=అడుగనట్టినోరును, fio JOE =తము్ములను,పిలు 
వనినోరును=పిలువనట్టినోరును, కువ్మురి=కుమ్మురవాండు, మను= 
నున్నును. (శ్రవ్వినట్టిగుంటర=[తవ్వినట్టిగుంటయగునుు ఆగుంట 
తో సాటయైనదనుట. క 
"తా. చక్కగా చదువని వారినోరును అమ్మా! యని పిలిచి 
యన్న మడుగనివారినోరును, తమ్ముడా! యనిపిలువనినోరును, 
కుమ్మరవా(డు మట్టి (త్రవ్విన పల్లమువంటిచే యగును. 


క CES ముండదె నూ ేండ్లును / 
బడి యుండదె REK "బాము $ పదినూ జేండ్లు౯ా 


CC-0. Bhagavad Ramanuja National Research Institute, Melukote Collection. 


Funding: Tattva Heritage Foundation,Kolkata. Digitization: eGangotri. 
టీకాాత్సర్యసహీతము. 18 


ముడువునం ATH, S యుండదె 
కడు Nac బురుపార్షపరుండు $ గావలె నువుతీ,- 18 
టీ. నునుతీ, ఉడును, నూ జేండ్లును=నూజుసంవత్సరములు' 
నుుఉండ దె=ఉండ దా,పాము, పేర్మికా-అతిశయముతో, SANT 
జీండ్లు[్‌= వే యేండ్లును, పడియుండదె=ఉపయోగము లేక పడి 
SMOG, మడునునక్‌=మడుంగునందు,కొ క్కైెర=కొంగ, ఉండ 
T-Y) యేండ్లు ఉండదా, ఇలకా=-భామియందు, కడుక్‌ = 
మిక్కిలి, పురుషార్థ పరుండు=పురుపార్థములందాస _క్రిగలవాండు; 
TSS = కావలయును. ఊరక యేండ్లుపూండ్లు (బ్రతుకుటచే 
నొక (ప్రయోజనముగాని లేదు. (బతికిన కాలము 87033 3»x505 
నే తక్కువయు, గొప్పయైనంత నేయెక్కువయుంగలుగదు. పురు 
షార్థములను బడయుటచేత నే అది సార్థ మగునని భావము. 
T, ఉడదుమునూజేండ్లు ఉండును. పాము వేయేండ్లుండును. 
మడుంగునందు కొంగయుబవు కాలముఉిండును. వండ్లుపూండ్లు 


గా ఉండినంత నేపసయీమిశి పురుపార్థములను సాధించుటచేతనే 


(పయోజనము. 
క, ఉ త్తనుగుణములు నీచున 
78 _త్తెఆంగునం Keon Rody $ నెయ్యెడలం చా 
నెత్తిచ్చి కరలి పోసిన 
నిత్తడి బంగార మగునె $ యిలలో నుమతీ. 14 
టీ. సుమతీ, నీచునకుక్‌ =అల్పునకు, ఉ_త్తనుగుణములు=మే 
లై నగుణములు, ఎ_ల్తెజంగునక=వరీతిగా, కలుగ నేర్చు౯ా=కలు 
గంజాలును. ఎయ్యెడలక్‌ =ఏ చోట్లనై నను, తా౯='తాను, ఎత్తు. 
సరియెత్తు, ఇచ్చి;కరంగి=కరంించి, పోసిన౯ా=పోయంగా, ఇత్తడి 


. CC-0. Bhagavad Ramanuja National Research Institute, Melukote Collection. 


a hE ooo 


Funding: Tattva Heritage Foundation,Kolkata. Digitization: eGangotri. 


14 Ro 2985» 


zb 59, బంగారముజ=బంగార్వు అగునె=అగునా. 
తా. బంగారము సరియెత్తుపి త్తళిని క రంగిపోసినను బంగార 
ము కానేరదు. OB నీచుండై నవానికి ఏమిచేసినను మంచివాని 
గుణములు కలుగవు. 
É, ఉదకము (దా వెడువాయమును 
మదనున నుప్పాంగుచుండుశమ శ్రే శేభంబున్‌ 
మొదనుకడ నున్న వృసభముం 
జదువనియానీచుకడకుం $ జనకుర సుమతీ. 15 
టీ. నుమతీ,ఉదకము=నీటిని | wr వెడుహయమును=( తాగు 
నట్టిగుజ్జమును గుజించియును, . మదమునక్‌- = మదముచేత,ఉ 
ప్పొంగూచుండుమ లేభంబుక్‌-అతిశయించుచున్న మదపుకేనుం 
గును గుజించియును, మొదపుకడ౯ ఆవుదగ్గజ, ఉన్నవృపభ 
ము౯=ఉన్నట్టి యెద్దునుగుజించియును, చదువనియా నీచుకడ 
కుక =-చదువనట్టి నీమనిదగ్గజకును, చనకుర=పోకుము. 
శా. నీరు[కాగుచున్న గుజ్జమునొద్దకును. మదము మిక్కిలి 
పట్టియున్న యేనుంగునొద్దకున్‌ ఆవుదగ్గజనున్న యెద్దుదగ్గజకు 
న్కు చదువులేని యల్పునియొద్దకును జబోరాదు, 
క. ఉపకారికినుపకారను. 
విపరీతము గాదు సేయ శ వివరింపంగా 
నపకారికి నుపకారము 
BS మెన్నక చేయువాడు $ నేర్పరి 8503538, 16 


టీ. సుమతీ. ఉపకారికి = మేలుచేసినవానికి, ఉపకారము= 
మూజుమేలును, చేయకా=చేయుట్క విపరీతము=వ్యత Seo» 
శాదు=కానేరదు, వివరింపంగాకి =విచారింపలా, అపకారికి = = 


CC-0. Bhagavad Ramanuja National Research Institute, Melukote Collection. 


Funding: Tattva Heritage Foundation,Kolkata. Digitization: eGangotri. 


i టీకా తాత్ప్సర సహితము. 15 


అపకారమును చేసినవానికి, నెపము=-సాశును, ఎన్నక=ఎంచక; 
ఉపకారము=మేలును, చేయువా(డు, నేర్పరి=నేర్పుకలవాండు. 

WC. మేలుచేసినవానికి బదులు మేలుసేయుట యొకవిచి(త్ర 
ముకాదు. కీడుచేసినవానికి వానికీడును తలంపక మేలుసేయుట 
యీ విశేషము. 

క, ఉసమింప మొదలు తియంన 

కపటం బెడనెడను Bestop s | వడినే పో 

నెపములు' వెదకును గడపటం 

గపటపు దుర్తాతిపొందు $ గదరా WB. ^ 17 

టీ. సుమతీ, కపటపుదు ర్జాతిపొందు=క పటముగ Kot 

సే వాము,ఉపమింప౯=సరిపోల్సి చూడరా, Bass వడి నేపో= 
చెబకువిధముననే చుమా, మొదలు = ఆరంభము, తియ్యన 
తీంపుగ్యలది, " ఎడ నెిడను=నడుమునడువు, కపటంబు=వంకరగలది- 
వంచనగలది. కడపటక్‌=చివజక్కు నెపములు=త ప్పులును; వెదకు 
నుగదరా=వెదకునుగదా. * 

"తా. టకు మొదల మొదల తీయగానుండి మోందనడువము 
నడునుతీపిలేక తుదకుం జప్పిడిగా పోవును. OH దుర్జనునితోం 
BRS ey Sis మొదట నింపుగాను BHT నపుడపుడు గడును 
గాను నుండి కడపట చెజుపు గలిగించును. . 

క. ఎప్పటి కెయ్యది (ప్రస్తుత 

మస్పటి కామాట లాడి $ యన్యులమనముల్‌ 

నొప్పింపక తా నొవ్వక 

తప్పించుకో తిరుగువాండు $ ధన్యుండు నునుతీ. 18 
టీ. నుమతీ,ఎప్పటికి౯=ఏ సమయమునకు, ఎయ్యది=ఏది, (ప 


CC-0. Bhagavad Ramanuja National Research Institute, Melukote Collection. 


Funding: Tattva Heritage Foundation,Kolkata. Digitization: eGangotri. 


16 1 Wo HOF SY So ` 


న్తుతము= చెప్పందగినదో, OSy BE =ఆసమయమునకు ఆనా 
టలు=దానికిచగినమాటలు, ఆడి= చెప్పి, అన్యులమననుల్‌ =ఇత 
రులయొక్క_మనన్సులు, నొప్పింపక=నొచ్చునట్లుచే యక, STs 
తాను, నొవ్వక=నొచ్చిపోక, తప్పించుక=తప్పించుకొన్సి తిరుగు 
వా(డు=స౦ంచరించువా(డు, ధన్యుండు=కృ Bech. 
తా. నసమయమున వది చెప్పందగునో అప్పటికి ఆమాట 
Cub, ఒకరిని నొప్పింపక, తానును నొవ్వక, తప్పించుకొని 
తిరుగువాం డే కృ తార్థుండు. క 
క్క ఎప్పుడుం దప్పులు Bw Ses 
నప్పురువునిం గొల్వం గూడ $ దది యెట్లన్నకా 
సప్పంబుపడగనీడను srs: 
గప్ప వసించినవిధంబు $ గదరా నునుతీ 19 
టీ. నుమతీ, ఎప్పుడుకా = సర్వకాలములయందు, తప్పులు = 
దోవములను, 'వెద'కెడుసప్పురుషునికా = BSS ఆవ్రీరుమని, 
కొల్వకా = సేవించుట, కూడదు=తగదు. అది-ఆపేవింపగహాడద 
Mobo, ఎట్లు=ఏవిభము,. అన్న కా=అనయగా, సప్పంబుపడగనీడను-స 
- ప్పంబు=పాముయొక్క_పడగజపడగయొక్క నీడను=నీడయందు, 
కప్పజమండూకమ్ము వసించినవిధంబు = నివసించినరీతి, కదరా. 
"తా, ఒకకప్ప యెండకుందాళక తన్నుంజంపునట్లి పాముయొ 
క్క_పడగనీడను ఆశ్రయించినయెడలఎట్లో ee జ చుతనయ 
దుం దప్పులు ఎప్పుడును x ని పెట్టుచుండు పురుషుని ఆ(క్రయించి 
కొలిచినయెడల మిక్కిలి పానిపాందును. 
క. ఎప్పుడు సంపద గలుగును. 


jo 0 నప్పుడ బంధువులు వత్తు $ రది యె bo 


CC-0. Bhagavad Ramanuja National Research Institute, Melukote Collection. 


Funding: Tattva Heritage Foundation,Kolkata. Digitization: eGangotri. 


టీశాతాత్సర్యనహితము. 17 


'జెప్పలుగం 'జెజువు నిండినం 
గప్పలు పదివేలు చేరు. $ గదరా సుమతీ. 20 
టీ నుమతీ.ఎప్పుడు=వ సమయమునందు, సంపద=ఐ శ్వర్యము, 
కలుగును=కలుగునో, అప్పుడ=ఆనమయమునం చే, బంధువ్రులు= 
చుట్టములు, నత్తురు, అది=ఆవచ్చుట, ఎట్లు=ఏవిధము, Sy క౯ా= 
అనయా, తెప్పలుగ౯= తెప్పలు దేలునట్లు, చెరువు = తటాక ము, 
నిండినక్‌ =నిండినయెడల, కప్పలు=మండూకములు, పదివేలు= 
అనేకములు, చేరునుకదరా=చేరునుగ దా. 

"తా. Bess, జలమునిండియున్న ప్పుడు క € 
'తామైచేరునట్లు సంపదక లిగినప్పుడుబంధున్రులు తామేచేరవత్తు 
రు సంపద లేనియెడల బంధువులు రారని భావము. 

క. Besson కనుగాయలు | 

ఇ దూరకుమో బంధుజనుల * దోషము సుమో 

E రణవుందున 

మిోజకుమిోా గురువునాజ్ఞ $ మేదిని నునుతీ. 21 

టీ నునుతీ,కనుగాయలు=పచ్చి కాయలను, ఏఅికుమి=ఏర్పణి 

పకుము, బంధుజను ల౯=చుట్టములను, దూణికుమోా=నిందింపకు 
ము, దోషమునుమ్మా=దోపమునుమూ, రణమందునక్‌ = 
మునందు, పాజకుమో = పరుగెత్తకుము-ఓడి పాఅవలదనుట; 
మేదిని =భూవియందు, గురువునా టై = గురువులయొక్క_ ఆజ్ఞను, 
మోాజుకుమోా = అతి[కమింపకుము, 

"తా. పచ్చి కాయలను గోయరాదు. చుట్టములను దూణ 
రాదు. యుద్ధమునందు ఓడిపరు7 i$ రాదు. Tgog. 
eS 


CC-0. Bhagavad Ramanuja National Research Institute, Melukote Collection. 


Funding: Tattva Heritage Foundation,Kolkata. Digitization: eGangotri. 


18 నుమతిశతకము 


క. ఒకయూారికి నొకకరణము 
నొకతీర్చగియైనం గాక $ నొగిం దజు చైనం 
గకవికలు గాకయుం౦డునె 
సకలంబును గొట్టువడక $ సహజము నువుతీ. 22 

63.502558, ఒకయూరికి౯ = ఒకగామమునకు, ఒకకరమును 
=పఓకకరణమువాండును, ఒకతీర్చరి = ఒక న్యాయాధిపతియును, 
DAE =(కవముముగా,ఐనలాకకొ=అయినయెడలనేకాని, ei 
=అధికము, NSE అయినయెడల, సకలంబును=అన్నియును. 8^ 
ట్టుపడక= చెడిపోక యే, కకవికలు=నానావిధములు, కాక= కాకుం 
ar, ఉండునె=ఉండునా. 

a. 28, y 3595-68 28T. w 4-8 రణమును ఒక్కొక్క 
న్యాయాధిపతియునే యుండవలయును. కాని యనేకులు ఉండి 
నయెడల నందు జరగవలసిన క్రనుములన్ని యును Gb octo 
పుట్టును. 

“Y. BOONE నొల్లనిపతి 

ODBITA విడువ f నొల్లనివాండే 
గొల్తండు కాక ధరలో 
గొల్లండును గొల్లం డౌనె $ గుణమున నువుతీ, -28 


టీ, ob, బల్ల నిసకిల=ఇష్ట పడని భార్యను, ఒల్లని పతి౯ =9ష్ట 
SUD యీలికను, ఒల్లని చెలికాని౯=లష్టపడని న్నే హీతుని; విడు 
వకా=విడుచుటకు, ఒల్లని వాండే=ఇష్టప పడనివాండే, - గొల్లండు' = 
గొల్రవాండు, కాక=కాని, ధరలోకభూమియందు, గొల్ల "ల Oto 
"Coria, గుణమునకొ=గుణము చేత, ARO Ot = = గొల్లి 
anes ఇ నె=అగునాలి.కాండనుట, Meee 


CC-0. Bhagavad Ramanuja National Research Institute, Melukote Collection. V: 


Funding: Tattva Heritage Foundation,Kolkata. Digitization: eGangotri. 


BE తాత్పర్యసహితము. 19 


"తా, తన్ను n DP siio, వేమింపనియజమానుని, GS SD 
స్నేహితుని విడిచివెట్టుటకు; నిష్టపడనివాండే గొల్ల వాండుగాని 
జాతిచే గొల్ల యెనవా(డు గొల్ల వాయకాడు. “గొల్ల వానిబుద్ధి 
మూూ(పుమోంది ఇత్యాదిలోకో కులనుబట్టిగొల్ల వాండనగామవూ 
థుండని గాణముగా అర్థము, జాతిచే గొల్ల వాడై నను గుణము 
మంచిదై న యెడల గొల్ల వా(డు-అనగా మూథు:డు-కాడ 
నియు జాతిచే గొప్పవాడై నను గుణము మంచిది కాచేని 
వాండే గొల్ల వాండు-అనంగా మూఢు(డు-అనియు నర్థము. 

x. ఓీడలబండ్లును వచ్చును 

ఓడలు నాబండ్ల మింద $ నొప్పుగ వచ్చుకా 
క్రీడలు బండ్లునువ SS 
వాడంబడుం గలిమి లేమి $ IVN నువుతీ, 24 
టీ. x08, ఓడలకొ=ఓడలయందు, బండ్లును. వచ్చును.ఓీడ 
లును=నావలును, ఆబండ్ల మాందక్‌ =బండ్రయందు, ఒప్పుగక= 
చక్క_(గా,వచ్చుకొ=వ చ్చును. ఓడలు=నావలును,బండ్లునువ DRA 
శకటములునువ Gn,  వనుధను=భూమియందు, కలిమి=-సంవద 
యును, "లేమి= దారి ద్యమును, వాడంబడును=వాడంబడును. 
శా. ఓడలమోంద బండ్లును, బండ్లమిాందఓటఓడలునువచ్చున కై 
సంపద BOWS. చార్మిద్యసును, చారి. ద్యము వెంబడి సంపద 
యును వచ్చుచుండును. 

క, కడు బలవంతుం జై నను 

బుడమిని [బాయంపుటాలిం $ బుట్టినయింటం 

దడ వుండ నిచ్చె నేనియుం 

బడువంగ SONGE cm $ పంపుట Homa. 25 
8 


CC-0. Bhagavad Ramanuja National Research Institute, Melukote Collection. 


Funding: Tattva Heritage Foundation,Kolkata. Digitization: eGangotri. 


20 Ko xo 8 $ F ¥ Ho 


83, సునుతీ, పుడవి:౯=-భామియందు, కడుక్‌ =D D, బల 
వంతుండు=బజలముకలవాండ్రు  ఐనను=ఆయినప్పటికిని, (ప్రాయం 
Dir EE =పడుచు mew IX NO, పుట్టినయింట౯ =పుట్టినయింటి 
యందు తడన్ర = చిరకాలము, ఉండనిచ్చెనేనియ౯ = ఉండ 
నిచ్చినయెడల, పడువం౫౯ =లఅర్జించుటకుంగాను, ఆంగడికిక౯ = 
aes, తానే, పంపుఓ=పి మని చెప్పుట. 

T, ఎంత బలముగలవాంజై నను, ఎల్మపాయనుగల తన 
చెండ్లామాను చానిపుట్టినింట WHS కాలము ఉండనిచ్చిన యెడల 
దాని పాతి వ్రత్యమ ను "తానే ఇాతీికినవాడగును, 

క. కొనకపుూసి_హోసనమున' 

శునకము గూర్చుండం బెట్టి 3 శుభలగ్న మునం 
ATKOK బట్టము గట్టిన 
చనుకటిగుణ మేల మాను $ వినురా 50:595, 26 
"ట్రీ సుమతీ, శునకముకా = కుక్క ను కనకపుసింహాసనము 
dE =బంగారపుగ ద్దియయందు, కూర్చుండ బట్టి=కూర్చుండునట్లు 
DR, BP Ory SKE =సుభక రమైనలగ్నమునంద్కుఒనరలోక్‌- = 
ఒప్పునట్లుగా, Sew =బంగారపుపట్ట రేకును, కట్టినక్‌ =కట్టి 
నప్పటికిని-పట్టా భి పే.కము చేసినను అనుట, వెనుక టిగుణము= 
“మునుపటి గుణమును, ఏల=ఎందుకు మాను౯ =విడిచి వెటును, 
విను రా=వినుము, ల 

T. కుక్కను మంచిలగ్నములో బంగారునింహాససమునం 

der Do i కూర్చుండం బెట్టినప్పటికిని, దానికి సహజ 
. మైనయల్పగుణమును అది మానని as నీచుండై నవానిని 
'_ ఎంత గారవించినను వాండానీచగుణమును మానడు. 


CC-0. Bhagavad Ramanuja National Research Institute, Melukote Collection. 


Funding: Tattva Heritage Foundation,Kolkata. Digitization: eGangotri. 


టీకా తాత్సర్యసహితము. 49 


Boe Adio Dro సైనహయము నెక్కకునువుతీ. 75 

టీ. నుమతీ,పరులకున్‌ =ఇతిరులకు,ఇష్టము=అభిపాయము, చె 
స్పకు= చెప్పకుము, పొరుగిండ్లకున్‌ =ఇతరులగృహములకు, పనులు 
(పయోజనములు, SY, ఎపుడున్‌ ఎల్లప్పుడును, పోవకుము=పోకు 
ము. పరున్‌ =ఇతిరుని, కొదిసినసతిన్‌ =పాందినయా.డుదానిని, కవ 
యకుము=-పాందకుము, ఎజింగియున్‌ = BORG, బిరుసు=కఠి 
నము,ఐనహయమున్‌ -అయినట్టిగుజ్జమును, ఎక్క_కు-ఎక్క_కుము. 

"తా, పరులకు తసనయభి(పాయమును జెప్పుటయు, పనులు లేక 
పొరుగిండ్లకుబోవుట యుపర పురుషునితో సాంగత్యముగలభార్య 
తోయాడుటయు, మోమైనగుజ్జమును ఎక్కుటయుం దగివు- 

x. పర్వముల — గవయకు 

sos సశ్వరుకరుణ నమ్మి $. యుబ్బకు మదిలో 
egos నాలి చెంపకు 
నిర్వాహము లేనిచోట - నిలువకు సుమతీ. 79 
as సుమతీ,పర్వములన్‌ = పర్వ కాలములయందు, సతులన్‌ = 
తులను కవయకుము-పొందకుము, ఉర్వీశ్వరుకరుణన్‌ =రాజుయొ 
d నమ్మి =నమ్ముకొని,మదిలోన్‌ = =మనస్సునందు ఉబ్బకు 
ము=ఉబే ప్పొంగకుము. ode =గర్వించునట్లుగా, S05 EEN 
ను, వెంపకు=ఆతిశయింపంజేయకుము. నిర్వాహము=జరుగుపా 
tao, లేనిచోటన్‌ = లేనిస్థలమునందు, నిలువకు=ఉండకుము. 

T, అష్టమి, 8058, అమావాస్య,పున్నమ, Sol కాంతి 
అనెడి యీ అయిదు పర్వదినములందు త్రీలనుగూడుటయు, 
'రాజుాదయను నమ్మి యుప్పాంగుటయు. గర్వించియుండ భార్యకు 
చనవిచ్చుటయు, "బేరుగుపాటు లేనిచోట Sombie SKY), 


CC-0. Bhagavad Ramanuja National Research Institute, Melukote Collection. 


Funding: Tattva Heritage Foundation,Kolkata. Digitization: eGangotri. 


40 Mo s B F SY ము 


క, పలుదోమి సేయువిడియము 
తల గడిగిననాంటినిద $ తరుణులయెడలం 
బొలయలుకనాంటికూటమి 
Bo యిం తేని చెప్పరాదు $ వినురా నునుతీ. 77 
టీ, నుమతీ,పలు-పంటిన.పండ్లను,తోమి-తోముకొని, చేయు 
'విడియము=చేసినట్టి తములను-పంక్షుతోమి వేసికొన్న తాంబూల 
మనుట. SOKBAS =అభ్యంగన స్నానము చేసినట్టి.నాంటి=దినము 
'యొక్క_,ని(ద=నిదుర, తెరుణులయెడలలా స్త్రీ లవిషయమున, పొ 
“లయ ... టబు-పొలయలుకనాంటి = (పణయక లహముగలిగిన 
దినమునందలి, కూటమి=కూడికయు- | పణయకలహముజరిగిన 
నాండు ,స్త్రీలతోంహాడుటయనుట్కవీనియొక్క_.. Be, ఇంత అని 
చెప్పరాదు= చెప్పుటకష్టము-మిక్కి.లిఇంతింతనరాని సుఖమును 
గలిగించునని యనుట. 
తా, పండ్లుతోమి వేసికొన్న తాంబూలమును, అభ్యంగనము 
చేసిననాంటిని.దయును, స్రీలళో(పణయకలహము చేసిననాంటి 
కూడికయు ఇంతింతనరానిసుఖము నిచ్చును. 
క, పా "బబుగనిపతికొలువును 
గూటంబున కెటుక పడనిశకోవులిరతియుం 
Wie óc జేయుచెలిమియు 
నేటికి నెదు రీందినట్టు $ అన్నం సునుతీ. 78 
టీ. సుమతీ. పాటు=క ప్టమును, ఎజుంగనిపతికొలువును= తెలి 
'యని(ప్రభువుయొక్క_సేవయును, కూటంబునక౯ = చేరికకు ఎజుక 
పడనికోమలిరతియుక్‌= తెలియంబడని_అనం గారతి దెలియని- స్త్రీ, 
'యొక్క_సంభోగమును, We _ల్తీ౯=గారనముపోవునట్టు, చేయు 


CC-0. Bhagavad Ramanuja National Research Institute, Melukote Collection. 


Funding: Tattva Heritage Foundation,Kolkata. Digitization: eGangotri. 


టీకాతాత్పర్యసహితము. [37 


'చెలిమియు=ఒనర్చు నట్టి Ry SNOW, hy (గ౯=ఆలోచింపగా,- 
ఏటికి౯ =నదికి,ఎదురు=ఎదురుగా,-ఈందినట్లు=ఈందినవిధము. 

తా. కష్టమును BITIS (_పభువ్చనుగొలుచుటయు 8B» 
(క్రీడకు పనుపడని B త్రీలోగూడుటయు, గారవమునుబోం గొట్టు 
నట్టిస్నేహమును, nre ఎదురుగా ఈంతకొట్టు 
నట్టు కష్టమును అపాయకరమునై నది. 

“y. లను X osse 

"బాలవిధంబుననె యుండు6 $ బరికింపంగాం 

Tord Bee గావున 

బాలను డగువానిపొందు $ వలదుర సుమతీ. 79- 

"టీ, నునుతీ, పాలను=థీరమునందు, కలసినజలమును=వేరిన- 

యుదకముకూడ, పరికింపంగాక్‌ -విచారింపంగా, పాలవిభధంబున నే: 
= పాలన లెనే,ఉండుకా-ఉండును ; పాలచవి=పాలయొక్క_రుచిని,. 
చెటుచు౯ = ెడంగొట్టును, కావునక్‌ = కాంబట్టిపాలనుండు= 
దుష్టుండు, అగువాని పొందు=అయిన వానిసహావాసము, 'వలదుర = 
కూడదుసుమా. 

"తా. పాలలోలోలిసిన నీరు రూపమునందుపాలవ Ss యుం 
డినను, ఆపాలరుచిని చెజిచివేయునట్లు, మూట్టనితోడిసవావాస. 
ము ఆసహవాసము చేయువారినే చెజుచును. కనుక వారితో 
సహవాసము కూడదు. 

క. పాలనున కై నయాపద 

జాలిం బడి తీర్చవలదు $ సర్వజ్ఞునకుం 
చే లగ్నిం బడల బట్టిన. 
మే లెజుంగునె మారాక శ మేదిని S558, — 80 


CC-0. Bhagavad Ramanuja National Research Institute, Melukote Collection. 


Funding: Tattva Heritage Foundation,Kolkata. Digitization: eGangotri. 


52 So 98$ $5 ¥ Xo 


టీ, సువుతీ, DAD = భూమియందు, సర్వజ్ఞునకు౯ =అన్ని 
“తెలిసిన, పాలనునకుక్‌ =దుష్టునకు, ఐనయాపద =  అయినట్టికష్ట 
యును, జాలింబడి-దయతలించి ,తీర్పవలదు= తీర్పషహాడదు, Soo 
ESAE ము అగ్నిక్‌=నిప్పునందు,; పండగక్‌=పడంగా, పట్టినక్‌ = 
పట్టుకొన్న యెడల, మోటుంగాక=కుట్టును గాని, టం. 
మును, వెటుంగునె= తెలీయలలదాన్‌ 
"తా. "తేలునిప్పులోం బడలాపడనీయకదయతలంచిపట్టుకొన్న 
వానిని అది కొట్టును. e మూర్ష్చుండు ఆపదపడునప్వుడువానిని, 
జాలిపడి సాహ్యాయ్యము చేసీనకీ డే కలుగును. కాయట్టిసర్వము BO 
శీనవాండై నను అట్టివానికి సాహాయ్యము చేయరాదు. 
క. వీలువనిపనులకు:. బోవుట 
గలయనిసతిరతియు రాజు $ గాననికొలువుం 
బిలువనివేరంటంబును 
వలననిచెలిమియును. జేయశవలనుర నుముతీ. 81 
టీ. సుమతీ, పిలువని పనులకు౯ =పిలువని కార్యము లకు, పోవు 
ట=పోవుటయు, కలయనిసలిరతియు౯ా = మననీయనిస్త్రీయొక్క- 
,సంభోగమును, రాజు. EMSS కాననికొలువ్రక్‌ -మూడనియద్యో 
Know, పిలువని వేరంటంబును = పిలువని 8 వేరంటమును, నలవని 
చెలిమియుక=ఒల్ల నిస్తే వామును, WAVE =చేయుట, వలదుర. 
తా. విలువని కార్యములకు 53s, మససిచ్చికలయని 
శ్రీలోరమించుటయు, 'రాజులేనియుదోగమును, పిలువని పేరం 
“-ఉమునరకు. బోవుటయు, ఒల్లనివానితో నాలిమియుం, దగవు. 
క, పురికిని (బాణము కోనుటి 
వరికిని బాణంబు నీరు f వనునుతిలోనం 


CC-0. Bhagavad Ramanuja National Research Institute, Melukote Collection. 


Funding: Tattva Heritage Foundation,Kolkata. Digitization: eGangotri. 


టీకా తాత్పర్యసహితము. 58 


గరికిని (బాణము తొండము 
సిరికిని బాణంబు మగువ $ సిద్ధము నువతీ. 92 
టీ. 550355, పురికిని*పట్టణమునకు, Crot =జీవము, కోను 
6-8 శ్యుండు,వరికిని=వరి వై రునకు,|పాణంబు=జీవము, నీరు=ఉద 
కము, వనుమతిలోన౯ా = భూమియందు. కరికిని=ఏను(గునకు, 
(ప్రాణము=జీవము, తొండము = తుండము, సిరికిని-సంపదకు, 
(ప్రాణంబు=జీవము, మగున=ఆండుది, సిదము=నిజము. 
T. పట్టణనునకు కోవుటియును, వరివై రునకు జలమును, 
ఏనుంగునకు తొండమాను, సంపదకు t యును (ప్రాణములు. 
É. పులిపాలు దెచ్చి యిచ్చిన 
నలవడలా గుండె గోసి $ యబుచే DANO 
దలపొడుగుధనముం బోసిన 
వెలయాలికిం xb, లేదు 5 వినురా నువుతీ. 83 
టీ, నువుతీ,పులిపాలు=పులియొక్కపాలను, "కెచ్చి=తీనుకొని 
SD), GO న౯=ఇచ్చినప్పటికిని, అలవడంగా౯=వశ పడునట్టుగా, 
గుండె=గుంజెకాయను,కోసి= ఛేదించి, అజవే౯=అట చేతియందు 
ఇడినక్‌ = వెట్టినప్పటికిని, తలపౌడుగు=తలయెక్తు, ధనము=ధన 
మును, పోసిన౯=పోసినప్పటికిని, వెలయాలికి౯ = చేశా స్త్రీకి కూ 
ర్మి=( వేము: తేదుగదరా= లేదుకదా. 
తా. పులిపాలు దెచ్చియిచ్చి వవ్పటికిని, గుంజెకాయను గోసి 
అరచేతిలో వెట్టినప్పటికిని, తలయెక్రుధననునుహో RENO 
జోగముదానికి me కలుగదు. 


x. -వెట్టినదినములలోపల 
నట్టడవుల కైన వచ్చు $ నానార్థములుం 


CC-0. Bhagavad Ramanuja National Research Institute, Melukote Collection. 


Funding: Tattva Heritage Foundation,Kolkata. Digitization: eGangotri. 


54 నుమతిశ తక ము 


జెట్టనిదినముల( గనకపు 
X క్రైక్కిన నేమి లేదు $ గదరా సువతీ. 84 
టీ. సుమతీ, 'వెట్టినదినముల లోపలక్‌- = (పూర్ణజన్మమునం 
ద్రుఇచ్చి 'వెట్టుకొన్నదినములయందు, నట్టడవుల్నకై KE = అడవుల 
నడునునై న, నానార్థములుకా =సక లపదార్థములును, వచ్చు౯= 
వచ్చును, వెట్టనిదినములక్‌ = (పూర్వజన్యమునందు) ఇచ్చి వెట్టి 
యురడనిదినమొలయందు, క నక పుగట్టు=బంగారపుకొండసు, ఎకి 
నక = ఎక్కి నప్పటికిని, ఏమి లేదు=ఏమీయును లేదు, కెదరా=క దా. 
తా, పూర్వజన ఛమునందుఇచ్చి పెట్టుకొన్న యెడల OH ow 
డువునుండినను సక లార్థములుక లుగుచుండును;ఇచ్చి 'వెట్టుకొనని . 
యెడల బంగారు మయ మైన 'మేరుపర్యతమును ఎక్క_నప్పటికిని 
అందు ఏమియు దొరకదు. 
క. పొరుగున బగచాం డుండిన 
నిర వొందంగ (వ్రాంతకాండె $ యేలిక మైనకా 
dc T$ Sot మైనను 
గరణాలకు (బ్రతుకు లేదు $ గదరా నుమతీ, కక 
టీ. సుమతీ, పొరుగునకా = (పక్కను, పగవాండు=శ(తువు 
GONE =ఉన్నను, GU SOS NE =నిలుకడగా-చక్ర yere 
కాయడె= వాయ నేర్చినవాండె- కరణపువాండే Oy = (పభువు, 
DSE =అయినప్పటికినిధరక =భూమి యందు, 'కాంపు=వ్యవసాయ 
మును జేయువాడు, కొంజెము=వాడీలు చెప్పువా:డు, ఐనను= 
అయినప్పటికిని, కరణాలకుకా = కము ris, (బతుకు= 
జీవనము, లేదుగదరా= లేదుగదా. 


"ళా. తనసమిపమునం-బగవాండుండినను, తనవలె [sas 


CC-0. Bhagavad Ramanuja National Research Institute, Melukote Collection. 


Funding: Tattva Heritage Foundation,Kolkata. Digitization: eGangotri. 


టీకాతాత్సర్యసహితము. 55 


'నేర్చినవాండేతనకు (SASS 1589, m car cto కొండెము చెప్పు 
wes నను, కరణమువారికి (బతుకు కలుగ నేరదు. 

క. బంగారు కుదువ బెట్టకు 

సంగరమునం బాజిపోకు f సరనుండ వై తే 

SOAS వెచ్చము లాడకు 

వెంగలితోం Bao వలదు $ వినురా నువతీ. 86 

టీ, నునులీ, బంగారు=బంగారమును, కుదువకా =కుదువను, 

'వెట్టకు,=ఉంపకుము- తాకట్టు వెట్టకుమునుట! సంగరమునకా=యు 
దృమునందు. పాజిపోకు-పరుగె త్తకుము-ఓడిపోకుమునుట, సరనుం 
డవు=రసజ్ఞుండవు, ఐ లేనిఅయినయెడల, అంగడి౯= రచ్చయం 
దు, 'వెచ్చములు =9౦టి సెలవులు, - ఆడకుము= చెప్పుకొనకుము! 
చెంగలితో౯ా=పిచ్చి వానితో, చెలిమి=స్నేవాము, వలదు=కూడ 
దు వినురా=వినుము. 

"తా, కష్టమువచ్చినప్పుడు బంగారమును —€— 
యుద్లమునందుండిపౌరువము వెడి పాతిపోవుటయు, తనయింటిసె 
లవులను వెల్లడిచేసికొనుటయు, వివేకము లేని వానితో స్నేవోము 
చేయుటయుం దగవు. 

క. బలవంతుండ నా కేమని 

పలువురతో నిగ్రహించి శ పలుకుట మేలా 
బలవంత 'మైనసర్పము : 
చలిచీనులచేతం జిక్కి. $ చావదె సునుతీ. 87 


టీ. నుముతీ, బలవంతుండను=బలముకలవాండను, Wok = 
నాకు, వమి=ఏమితక్కు_వఅని, పలువ్రరతో౯=అ నేకులతో, నిగ 
హించి-ఏరోధించి,పలుకుట=మాటలాడదుట, మేలా=నముంచిచా? 


CC-0. Bhagavad Ramanuja National Research Institute, Melukote Collection. 


Funding: Tattva Heritage Foundation,Kolkata. Digitization: eGangotri. 


56 Mo x5 8 F ti» 


బలవం౦ంతము=బలనుకలది, ఐనసర్పము=అయిన పాము, చలిచీ 
మలచేత౯=న OF నసన్న చీమలచేత. చావదె=చావదా. 

"తా. సర్పము బలవంత మైనది అయిననుబలహీనమ్ములై | నచ 
లిచీమలకుచిక్కి_ చచ్చునట్టు, ఒకండుఎంతబలవంతుండై ననుగర్విం 
చి యనేకులను, నిరాకరించెనేని చారి చేం జిక్కి కష్టములపాలగు 
ను. (బలవంతునికి ఒక్క_నిచే కలబలముకంబను బలహీనులు 
అనేకులు చేరి పొందెడిబలమే యెక్కుువయని భావము.) 

క. మండలపతిసముఖంబున 

మెండై న్యసధాని GF f మెలంగట Sheo 

గొండంత మదపు కేనులస 

తొండెము లేకుండినట్లు $ దోంచుర నువతీ. 88 

టీ. MISO SHO OSB MOUSE = రాజసము ఖనుందు, 

"hon నపథాని=సమర్థండై| న మంతి, లేక, 'మెలంగట=(పవ 
_ర్తించుట,ు Jes =అంతయును, కొండంతమదపు Ox cass 
తమువంటినుదగజను,తొండము=తుండము, . లేకుండినటు= తేక 
యుండినవిధముగ, .తోంచుర=తోందును. ల్‌ 

"తా. ఏనుగు కొండంతపాడవై నను తొండము లేనియెడల 
ఎట్టుపన లేదో అశ్లేరాజు వెంత మండలాధి పతియైనను మం|త్రిలేని 
యెడల రాచటికము నడపుటకష్టము. - 

x. మం[తి గలవానిరాజ్నుము ' 

తంత్రము. సెడకుండ నిలుచుం 4 Kear ధరలో 
మం త్రివిీహీనుని రాజము 
జం(తపుంగీ లూడినట్లు శ జరుగదు నునుతీ.. 89 


టీ. నుమతీ, Ko Ba S75, y లవానిరాజ్యము=కలవాని 


CC-0. Bhagavad Ramanuja National Research Institute, Melukote Collection. 


Funding: Tattva Heritage Foundation,Kolkata. Digitization: eGangotri. 


టీకా కాత్సర్యసహీతము. 5T 


యొక్క_(పభుత్వము, తంత్రము= 5లోచనము, BAHO WA 
పోవకుండ, నిలుచుక్‌ =ఉండును, తఅభుగక్‌=వి శేషముగా, ధర 
లోక=భామియందు, మంత్రివిహీనుని 'రాజ్యము=మంతత్రి లేని 
వాని ప్రభుత్వము, eto త్రపుకీలు=యం[ త్రముయొక్‌ 1-562, GRAS 
ట్లు-ఊడినవిధముగ, జరుగదు=జరుగ నేరదు. 

"తా. మం(తిగలరాజుయొక్క_ రాచజికము SY, crate 
గును. మంత్రి లేనిరాజయొక్క_ రాచజీకము కీలూడినయం[ త్రము" 
వలె చక్క_ంగా జరుగనేరదు. 

x. మాటకు. (బాణము సత్యము 

కోటకుం (బాణంబు నుభ టశకోటి ధరి తి౯- 
' బోటికిం (బాణము మానము | 
చీటికిం (బాణంబు (వాలు సిద్ధము $3598. 90- 
టీ, సుమతీ, మాటకు =పలుకునకు, (పాణనుం=జీవనము,స 
. త్యము=యథార్థము. కోటకుక్‌ =నగరికోటకు, (ప్రాణంబు=జీవన 
ము నుభటకోటి=నుంచిభ టులయొక్క_నముదాయము, ధరి. తి౯ 
=భూమియందు, బోటికికా=ఆ(దు దానికి, [పాణము=జీవము మా 
నము=చూచువారికి గారివమును తోంపించునట్టినడవడిక్క చేటి 
కికా=ఉ_త్తరమునకు, (వ్రాలు=చేవ్రాలు, (ప్రాణంబు=జీవము, సిద్ధ 
ము=నిజము. 


తా. మాటకునిజమును,కోటకుమంచిబంటులును, స్త్రీకిమాన- 
మును," జాబునకు చేవాలును (ప్రాణముతో సాటియగును.. 
(సత్యము లేనిమాటయు, మంచిభటులుగావనికోటయు, మాన: 
ములేని Bd, వేవాలు లేని బాబును ఉండియు Gard 
తో సాటి యగునని భానము.) . 


CC-0. Bhagavad Ramanuja National Research Institute, Melukote Collection. 


Funding: Tattva Heritage Foundation,Kolkata. Digitization: eGangotri. 


$8 Wo 5 8 F d$ ¥ Ho 


క. మానఘనుం డాత్మధృతి BS 0 
పీనుం డగువాని నా(శ్రకయించుట Toes 
మానెండుజలములలోపల 
SCN మెయి దాంచినట్టు $ లెటుంగుర నుమతీ. 91 
టీ. సుమతీ, మానఘను(డు=మానము SOA డగువాం 
d$, ఆత్మక్‌=నునన్సునందు, ధృతి చెడి= ధి ర్యమును విడిచి, By 
:నుండు=అల్పుడు, అగువానిక్‌ =అయినవానిని, ఆ(శయించుట= 
చేవించుట, ఎల్లక్‌ =అంతయును, మానెంయజలములలోపలక్‌ = 
మానెడునీ శ్లలోపల,వనుంగు=గజము, మెయి=క రీరమును, డాం 
“చినట్లుజదాంచుకొన్నవిధముగా, ఎణుం?సర= తెలిసికొనుము. 
తా. మానవంతుండుహీనుని ఆశ్రయించుట మానెండునీటి 
లో వనుంగు తనయొడలిని చాంచిన ట్లుండును. 
క, రా THI విలువనియా 
'- భూపాలునిం గొల్వ భుక్షిశము Seo గలవే 
దీపంబు లేనియింటను 
BOSE శ్లాడినట్లు f సిద్ధము నునుతీ. 92 
టీ, సుమతీ, 'రాజరావలసినది,పొమ్తు=పోవలసినది, అని= చెప్పి 
'పిలువనియాభూపాలుని౯=పిలువనట్టి రాజును, కొల్వకా= సేవించుట 
TS, భు_క్లిము కులు= 6 aww ము_క్రియును-ఇహపరము 
లు, కల వే=ఉన్నవా,దీపంబు=దీపము, లేనియింటను= án X ss" 
మునందును, చేఫునకళ్లు=చేవట్టులాటలు, ఆడినట్టు= ఆడినవిధము, 
సిదము=నిజము. 
నా. దీపము లేనియింటను గొబ్బులాట యాడల్లూ చేయి 
"పట్టు దొరకనియబ్లురమ్లుపొమ్మని ఆదరముచూపని రాజునొద్ద 


CC-0. Bhagavad Ramanuja National Research Institute, Melukote Collection. 


Funding: Tattva Heritage Foundation,Kolkata. Digitization: eGangotri. 


TTS, ్పర్యసహితము. 59 


గొలువుసేయుటవలన ఇహపరములు రెండును దొరకవు. 
క. రూపించి పలికి బొంకరు 
(పాపగుచుట్టంబు BO f పలుకకు మదిలోం 
గోపించు రాజు గొల్వకు 
పాపపుచేశంబు Boss $ పదిలము సుమతీ. 98 

83. సుమతీ, రూవించి= NR న 
$= చెప్పి, బొంకకు= =అబస్థములు చెప్పకుము, | (వాపు-ఆండ, అగు 
చుట్టంబు=అయిన బంధుస్టను, ఎగ్గు=కీడును, పలుకకుము= =చెప్పకు 
ము, LESTE =మనన్సునందు. “కోపించురాజు౯-కోప మునుచే 
యునట్టిరాజును, కొల్వకు=సేవింపకు, సాపపుబేశంబు= పాపము 
కల (పచదేశమును, చారక్తుము-(పవేశింపకుము, పదిలము= 
FED నుమా. 

'తా. మొదట గట్టిగా చెప్పినమాటను వెనుక లేదని అబద్ధమా 
చుటయు, తనకు ఆధారముగానున్న చుట్టమును చెడ్డమాటలా 
తుటయు, కోపగుణము గలరాజును గొలుచుటయు, చెటుపును 
గలిగించు దేశమును (ప్రవేశించుటయు SAH). 

x. ers) గలవానికం'కును 

ఛావింపగ నీతిపరుండు f బలవంతుం డౌ 
(గావంబంతగజంబును 
మానటివాం జెక్కినట్లు f నుహిలో నునుతీ. 94 
టీ. xsd, (గావంబంత గజంబును=కొండంత యేను గును, 
మా" వటి వా(డు=-మా వటీండు, ఎక్కి-నట్లు=ఎక్కి-న విధమున, లావు= 
బలము, కలవానిక కంశును-క DAS వానికంయొను, WANA = 
'ఆలోచింపంగా, నీతిపరుండు=న్యాయమునం TPN క్షీకలవాండు, 


CC-0. Bhagavad Ramanuja National Research Institute, Melukote Collection. 


Funding: Tattva Heritage Foundation,Kolkata. Digitization: eGangotri. 


60 Wo so BF 5 ¥ So 


బలవంతుడు=బలముగలవాండు, BE =లఅగును. 

తా.ఏనుయగు కొండంత వెద్దదియు మిక్కిలిబలముగలదియు 
అయినను woo మిక్కిలి "చిన్న వాండును బలహీనుండునగు 
మానటివాండు నీతియెక్కువచే దానిని ఎక్కును. కనుకబలము 
Koa oT నీసిగలనా౭డే బలవంతుడు. 

B. వజుదై నచేను దున్నకు 

కలనై నను బంధుజనుల$కడ "Egon 
పరులకు నుర ము సెప్పకు 
పిటీకికి దళవాయితేనము $ Whi సునుతీ. 65 
టీ. సుమతీ,వజుద= వెల్లునవచ్చున BH, ii చేను=అయినట్టిపా 
లమును, దున్నకు=దున్నవలదు ;కజిన్రు= తౌనుము, ఐనను= అయన 
ప్పటికిని, ORERE ior at ములదగ్గణకు ఏంగకుమో= 
పోవలదుపరులకుక =ఇత రులకు, వ నార్మము=రహస్యమును, చెప్ప, 
కు=చెప్పవలదు, విజికికిన్‌ =పిటికి వానికి, దళవాయితనము=సేనా 
ధిసత్యమును, 'వెట్టకు=ఇయ్యకుము. 

"తా. చెల్లువపా ఇడుపొలమును దున్నుటయు, eoi SS 
36380 చుట్టాలయొద్దకుపోవుటయు, ఇతరులకు తనరహస్వము 
చెప్పుటయ్సు, కితికవానిని సేనాధిపతిగా జేయుటయు. దగను. 

క, వరిపంట లేనియూరును 

దొర యుండనియూరు తోడు $ దొరకని తెరువు 

ధర నృపతి లేనిగృహమును 
నరయంగా రు[దభూమి $ యనం దగు నువుతీ. 96- 
టీ. నుముతీ,వరిపంట లేనియూరును =వరిపండని(గ్రామమును, 
దొర=(పభున్ర, ఉండనియూరు=ఉండని| గామమును, తోడుదొ 


CC-0. Bhagavad Ramanuja National Research Institute, Melukote Collection. 


Funding: Tattva Heritage Foundation,Kolkata. Digitization: eGangotri. 


టీకాతాత్సర్యసహితము. 61 


రకని తెరువుక్‌ =తోడులేని మార్గమును. ధరక౯=భూమియందు, 
నృపతి=రాజు, SOK ్రహమును= లేనట్టియిల్డును, అరయంగా౯=వి 
చారింపగా, రుద్రభూమి=శ్య శానము, అనందగుక్‌=అనిచెప్ప 
వచ్చును. 

తా. వరిసంటపండనియూరును, దొరతనము లేనియూరును, 
తోడులేనిదారియు, అధిపతిలేని యిల్లును శ శానములని చెప్పం 
దగును. 


క. వలరసము సతికిం బుట్టక 
బలీమిని దమకించి విటుడు f B&H Vvo E 
నులయజము నానమో:దను 
జల ముంపక 82 సినట్టి[చందము నునుతీ. 97 
టీ. సునుతీ OPES ముర సము- శృంగారరసమనుట,స 
Bie = AS +వుట్టక=కలుగక-కలుగకుండలగాననుట, విటుండు= 
Sees తనకించి= =ఆతుర పడి, బలిమిని=బలాత్కారముతో, 
చై కొనుట=౪ & నిగవయుట,ఎల్ల౯=అంతయు, సానమో?*దను 
=సాన నిజలము, GOS =పోయక, వులయజముకా=- చందనము 
ను, తీసినట్టి చందము=తీసినవిధము. 
"తా. సానమిోదనీళ్లు లేక చందనముతీయుటఎట్లో అకు స్త్రీకి 
కామరసము లేక విటకా(డుదానినిగనయుటనివృలమేయగును. 
క వినం దగు నెవ్వరు సెప్పిన 
వివినంత నె SAIAS $ వినరింపం దగుకా 
గని కొల్ల నిజము. BOR 
మనుజుండె పో నీతిపరుడు $ మహిలో సునుతీ, 99- 
టీ. నువుతీ, ఎవ్వరు=ఎట్టినారు, చెప్పిన చెప్పినప్పటికిని,. 


CC-0. Bhagavad Ramanuja National Research Institute, Melukote Collection. 


Funding: Tattva Heritage Foundation,Kolkata: Digitization: eGangotri. 


62 Ko s BF d ¥ Ho 


DS SE - isse coo, వినినంత నె=విన్న తోడనే, SKIS = 
“త్వర పడక, వివరింపందగు౯=ఆలోచింపవలయును, కని=వూచి 
కి ల్ల-(ఇది అసత్యము, నిజము=(ఇది) సత్యము, (అని) తెలిసిన 
-మనుజాడోపో- తె తెలిసిననునువ్వు sees, మహిలో౯=భూమి 
యందు, నీతిపరుండు= న్యాయ పరుండు. 
"తా. ఎవరు ఏమి చెపి ప్పినను విని త్వరపడక అదినిజమోఅబ 
Bare విచారించి తెలిసికొన్న వాండే న్యాయపరుండు. 
క. వీడము సేయనినోరును 
'జేడిలయధరాన్ఫుతంబుం $ జెందనినోరుం 
శాడంగ రానినోరును 
బూడిద BS వై నపాడుశబొందర OSÒ. 99 
E సుమతీ,వీజె కము Season) చేయని,నోరును= చేయ 
నట్టినోరును, 3o. . Soy Soak, Box, స్తీ BOB, OFS 
— "వెదనియందలి యమృతమును, చెందనినోరు౯్‌= 
పొందనట్టినో రును, పాడంగకా=పాడుటకు, రానినోరును= నేరనట్టి 
నోరును,బూడి SHE, 9రున్రు= చోటు, అయినపాడుబొందర_ 
అయినట్టి కనుమాలపుగొందినుమా, 


తా. ipod వేసికొననినోరును, స్తీ Q VII BNA 
ఆననినోరును పాడ శేరనినోరును, బూడివపోసెడుపాదుగొంది 
తో సాటియగును. 
క. 'వెలయాలివలనం గూరిమి 
'గలుగదు మతి గలిగానేని $ కడ కేజదుగా 
'పలున్రరు నడ చెడు లెరునవునం 
బులు మొలువదు మొలవెనేని శ పొదలదునువతీ. 100 


CC-0. Bhagavad Ramanuja National Research Institute, Melukote Collection. 


Funding: Tattva Heritage Foundation,Kolkata. Digitization: eGangotri. 
టీకాతాత ర్య సహితము. 63: 


టీ. సునుతీ, 'వెలయాలిసలనక్‌ = వేశ్యవలన,గూరిమి=( వేము, 
కలుగదు=సంభవింపదు. మజి=ఒకవేళ, కలిగ నేని=సంభవించె" 
నేని,కడ తేఅదుగా=తుదముట్టదుగచా, పలువురు=అనేకులు,నడ 
చెడు తెరువ్రున౯=నడచునట్టినార్లమునందు, పులు=గడ్డి, మొల 
వదు=పుట్టదు, 'మొలచెనేని-పుక్టై నేని, పొదలదు=[ బదుకదు. 
తా. అనేకులు నడెచెకుదారిలో పచ్చిక మొలవదు. ఒకవేళ 
ములచెనా అడి వృద్ధిపొందదు. e EJ (వేమయే కలు 
గదు, ఒకవేళ SORT అభివృద్ధికిరాదు. 
క, "వెలయాలు సేయుబానలు 
Boson నగసాఅపొందు § నెలవుచెలిమియుం 
గలలోనం గన్న కలిమియు 
విలసితముగ SHT $ వినురా నువతీ. 101 
టీ. సుమతీ, 'వెలయాలు= వేశ్య, చేయుచాసలు= చేయునట్టి, 
(పమాణములును; వెలయంగక = పసిద్ధముగా,అగ సా లెపొందు 
=బంగారపుపనిశేయువానియుక్క_ సహవాసమును, వెలమచెలి 
మియుక౯= వెలమువానియొక్క_ స్నేహమును,కలలోనకా=స్వప్ప 
మునం౦డు, కన్న కలిమియు౯ =పొందిన సంపద యును, విలసితము 
Xe =| పసిద్ధముగా, సమృరాదు=నమ్మంగూడదు, విను శా=ఏనుము.. 
శా. వేశ్య చేయునట్టి (పమాణములును, కంసాలివానిసాం 
గత్యమును, వెలనువానిస్నేహమును కలలోంజూచినట్టిసంపద 
యును నమ్మరాదు. 
క, శుభముల నొందని చదువును 
నభినయముగ రాగరసము Í నందనిపాటల్‌ 
గుభగుభలు లేనికూటమి 


CC-0. Bhagavad Ramanuja National Research Institute, Melukote Collection. 


Funding: Tattva Heritage Foundation,Kolkata.. Digitization: eGangotri. 


“64 సువుతిశతకము 


సభ మెచ్చనిమాట లెల్లం $ జప్పన నువుతీ. 102 

టీ. MIB, శుభముల౯=మే శ్లను, ఒందనిచదునును= పొంద 

-నివిద్యయును, అభినయము గక =అభినయముతోంగూడునట్లుగా, 

"uS KG SVE” = రాగముల సారస్యమును, అందనిపాటల్‌ = చెందని 

సంగీతములును, గుభగుభలు=గుభగుభధ్వనులు, లేనికూటమి= 

'లేనట్టిసభయును;సభ=సదస్సు, మెచ్చనిమాటలు=మెచ్చుకొనని 
“పలుకులు, oles =U, యును, చప్పన=రుచి లేనివి. 

"తా. మేలుకలిగింపనిచదువును, అభినయమును రాగమును 
ఇంపుగా లేని పాటలును, గుభ MP CONE eS sss» | ప్రసంగ ములు 
GD సభయును;, సభలో మెప్పునొందనిమాటలును,విర సము లే 

యగును. 

క. సరసము విరసముకొజుకే 

| పరిపూర్ణ సుఖంబు లధికశబాధలకొల కే 
చెరుంగుట విజుగుటకొర 8 

ధర తగ్జుట 'పాచ్చుకొజకె $ తథ్యము సుమతీ. 108 
టీ. నుమతీ, సరసము=వేడుకి నాట, విర సముకొఆ కే=వ్య త్యా 
'సముకొజగే(అగును), పరిపూర్ణ సుఖంబులు=సంపూర్ణ మైననుఖ 
ములు, అధిక చాధలకొణ కే=అధికవైన కహ్టములశే (అగును) 
వెరుంసట-వృద్ధినాందుట, విజుగుటకోట కే-వితిగిపోవటకొజశే 
(అగును).ధర=వెల, తగ్గట=తగ్గిపోవుట, హెచ్చుకొటకే=అధిక 

. మగుటకులానే (అగును, తథ్యము=నిజము. 

"తా, పరిహాసము D587 *“ధమును దెచ్చును.మిక్కిలిసుఖము ల 
నుభవించుట మిక్కు_టమైనక ప్రములనుకలిగించును. మితిమిాజి 


DORE విజుగుటకుమరాలనును. BOS MHL 55003 పెచ్చు 


CC-0. Bhagavad Ramanuja National Research Institute, Melukote Collection. 


Funding: Tattva Heritage Foundation,Kolkata. Digitization: eGangotri. 
టీకా తాత్సర్యసహితము. 65 


టకు హేతువగును. 
క, మే Bows మాలిన్యుని 
మాలను SKI Gard $ మంగలి హితులా 
నేలిన నర పతిరాజ్యము 
Kac గలసివోవుం గాని నెగడదు $ నువుతీ. 104 
టీ. సుమతీ, మేలు=నుంచిని, ఎంచనినూలిన్యుని=తలంపనిపా 
పాత్తునిిమాలనుక౯్‌ =మాలనానిని, అగసాలవాని౯=కంసాలివా 
DD, SOKOE మంగలవానిని, హీతు౯ కా౯=ఇష్టునింగా, ఏలీన 
నరపతిరాజ్యము= పరిపాలించిన రాజుయొక్క (ప్రభుత్వము, చేలకా- 
నేలయందు,కలని= చేరి, పోవునుగాని=పోవునేకాక, నెగడదు=వృ 
89 పొందదు. 
తా. ఉపకారము నెంచనిపాపాత్తునిని, కంసాలి వానిని, మంగ 
SDAD SSO హితులనుగా నెంచి వెట్టుకొన్నయెడల, రాజు 
యొక్క_ రాజ్యము చెడిపోనునుగాని వృద్ధినొందదు. 
క. ODA వాదు లాడకు 
mre" c జెలిమి చేసి $ భాషింపకుమూ 
'మేలై నగుణము విడువకు 
మేలినపతి నిందసేయ $ కెన్నండు నుమతీ. 105 
టీ. నువుతీ, శ్రీలయెడక్‌=ఆండువారితో, వాదులు=వాద 
ములు, ఆడకు=- చేయకుము. బాలురతో౯=పిల్ల వాం డతో, చెలి 
మిక్‌ = స్నేహమును, చేసి=ఒనర్చి, భావింపకుమో=-మాటాడవల 
దు. మేలు=మంచిది, ఐనగుణము౯=అయినట్టిగుణమును, విడున 
కుము=విడిచిచెటనవలదు. ఏలినపలికా=పరిపాలించినటి। ప 
ఎన్నండుక్‌ =ఎప్పుడును, నింద ae d 


CC-0. Bhagavad Ramanuja National Research Institute, Melukote Collection. 


Funding: Tattva Heritage Foundation,Kolkata. Digitization: eGangotri. 


66 Wo 3 8 F 5 ¥ So 


తా. ఆడువారితో తగవ్రలాకుటయు, చిన్న వాం tid Dy 
హముసేయుటయు, మంచిగుణములను విడిచి వెట్టుటయుతన్ను 
ఏలినయధిపతిని నిందించుటయు SAH), 

క. సిరి దా వచ్చిన వచ్చును 

సలలితముగ నారి కేళళశసలిలముభ౦గి౯- 
సిరి దాం బోయిన బోన్రను 
గరి (మింగిన వెలగపండుశకరణిని నుమతీ. 106: 
టీ. నుమతీ, సిరి=సంపద, We, _ వచ్చినక౯=వచ్చె నేని, 
సలలితముగ౯ా= చక్క_గా, నారి కేళనలిలముభంగి౯ా=కొబ్బరికా' 
యలలోని PSS, వచ్చును, సిరి=సంపద, GE = Ow, పో 
యినక్‌ =పోయిన యెడల,కరి=వనుంగు, (మింగిన వె లంగపండుకరణి 
ని=[మింగిన Beck పండువ ల,పోవును. 

"తా. సంపదవచ్చునపుడు కొబ్బరి కాయలోని నీ BS BESS 
టం దానేవచ్చును. సంపదపోవునప్పుడు వనుంగు(మింగిన వెలంగ 
పండువలె తనంతట? దానే కనంబడక పోవును 

క. మది TWD వలచి యుండగ 

మది చెడి యొక(కూరవిటుండు $ మానక తిరుగు 
బది జిలుక్‌ పిలి పట్టినం 
BOS యాపంజరమున Í జగతిని x58. 167 
టీ. నువుతీ, SAT =మనస్సునందు, AVN ame VHS 
మని, SoDaiMmOscNKE-= కామించి యుండంగా, ఒక కూరవిటు6 
డు=ముజియొక గడుసై న విటకా(డు, మది= తెలివి, చెడి=తేప్పి, 
మానక =(ఇతనియందు మనస్సుగల s$, ని విడువక, తిరు 
Me =తిరుగును, పదిక్‌=సరిగా, BD, SISE = పట్టుకొనయగా, 


CC-0. Bhagavad Ramanuja National Research Institute, Melukote Collection. 


Funding: Tattva Heritage Foundation,Kolkata. Digitization: eGangotri. 


టీకాతాత్సర్య స సహితము, —— 67 


ఆపంజరమున౯=ఆగూ(టి యందు, bend 
పలుకులుపలుకునా-పలుకొదనుట. 


"తా, గూటిలో నుద్దుపలుకులు పలుకుచున్న చిలుకను 
పిల్లి పట్టుకొనంా అది ఆసూంటినుండి దానిని పట్టం జాలదు. 
ఆచిలుకయు ' ఆపలుకులు పలుకదు. e» ఒకనిని సలచియున్న 
శ్రీని వముజొళండు ' ఎంత బలనంతవెట్టినను వశము చేసికొన, 
వ అదియు వానినివలవదు. eub గూంటికిని వలచిన 

.పురుష్వనికిని పిల్లికిని నలవనివిటకానిక్‌ని di o 
భావము BIKA. i 
క E ON S Bol Slc 
' బ్నుతు(డు eA) 9 ,COSDE $ పుట్టదు జను | లా 
పుత్రునిగనుగోని పాగడలం 
బుతో త్పాహంబునాండు $ పొందుర నుమతీ. 108 


టీ, నువతీ, తడికి, పుత్రుండు=కొడుకు, జన్మించినపుడె=పు 
ట్రినపుడే, పుత్ర ఉత్సాహబుం=కొడుకు పుట్టుటనలనే యుబ్బు, పు. 
bus-r లుగదు, జనులు=లోకులు, ఆపు తుని౯=ఆకొడుకును, 
Sc Dei, S XGZXE- Haos, నాండు=లఅట్లువా 
^ రుపాగడునట్టి ఆదినమునందు, ప్యతఉ'త్సాహంబు=కొడుకుక్తలు 
గుటవలని యుబ్బును, షాందుర=పొందునుగదా. 


తా. తండ్రికి కొడుకుపుట్టినపుడే సంతోషము కలుగదు: ఆ 
కొడుకును లోకులుచూచి పొగడినప్పుడేకలుగును. (ఊరకపుట్టి 
నంతనే పసలీదు. DBA లోకులు మెచ్చుకొనునట్లి సద్గుణ 
(ప్రవ్నర్తనము గలిగియుండుటయే సార్థక త్వనునిభావము.) 


CC-0. Bhagavad Ramanuja National Research Institute, Melukote Collection. 


Funding: Tattva Heritage Foundation,Kolkata. Digitization: eGangotri. 


68 % BF 6 Ei. 


కో వేసరపుజాతి గానీ 
వీసము( దాం జేయనట్టిశవ్యర్థుండు గానీ 
.. దాసికొడుకై నం గానీ | 

. కాసులు గలవాండె రాజు గదరా సుమతీ, 109 
* టీ నుమతీ, వేనరపుజాలి=వేసరపుజాతిగలవా(డు. కానీ=అ 
యినను, వీసముక=వీసము'హాడ, BE 2S, చేయనట్టి*కా 
నట్టి-వీసమంత పరువుగానిపనగాని లేనట్టి, వ్యర్థుండు=నివృయోజ 
కనాన లయను దాసికొడుకు, p uonsy 
39 + కానులు=( దవ్యము,క లవాండె, రాజుగదరా=(ప్రభువుగదా.. 
తా. తక్కునజాతివాండై నను వీసమునకును కొజిగానివాం 
Z నను, దాసికొడుకై నను, నాం నలనాని న (పభువుగాజను 


s నొనియూడు 


mm xo 8 ¥ తక ను. 


సమా K. 
— 0 


————- 


MÀ. 
-Printed at the Ananda Press;* Madrás— 1921. 


I cC- 0. Bhagavad Ramanuja pegoual Research Institute, Melukoie Collection. 


Funding: Tattva Heritage Foundation,Kolkata. Digitization: eGangotri. 


‘ 


x 
5I 


CC-0. Bhagavad Ramanuja National Research Institute, Melukote Collection. 


RR EE EPS ALS" EUER OO Me nei con QU MP ee LL T. 


Funding: Tattva Heritage Foundation,Kolkata. Digitization: eGangotri. 


CC-0. Bhagavad’Ramanuja National Research Institute, Melukote Collection. 


